(తలుగు గజళ్ళు 


ఎస్‌.ఆరి.ప్పథ్వి 


(ప్రచురణ 
పృథ్వి పబ్లికేషన్స్‌, 
3-866, మహాత్మగాంధి వీధి, 
రామకృష్ణ నగర్‌, 
రాజమహేంద్రవరం-533 101. 


Paadave Koyila 
(Telugu Gajallu) 
by 

S.R. Prithvi 


(© Writer 


First Edition : JANUARY, 2017 
Book No. 24 


Copies - 500 
Cover Designed by : Sri Srinivas 


DTP & Printed at 

Raju DTP & Offset 

J.P.Road, Rajamahendravaram 
Phone :0883-2461179 


For Copies 

Smt.P.Usha Rani 

3-866, M.G. Street, 
Ramakrishna Nager, 
Rajamahendravaram-533 101 
Ph :0883-2421123 


“and 


Manikanta Book Center 

Main Road 
Rajamahendravaram - 533 101 
Ph: 0883 - 2462507 


Price : RS. 50.00 


రసరాజు తణుకు-534211, 
ప్రఖ్యాత సినీకవి య | పశ్చిమ గోదావరి జిల్లా 
_ఎల్‌ఐ.జి. 177, er a సెల్‌ : 9440388659 
హౌసింగ్‌ బోర్డు కాలని Cay” 
కంపాలఅసం 


“గజల్‌” ప్రక్రియ తెలుగు రెక్కలు తొడిగి వినీలాకాశంలో ఎగురుతున్న కాలమిది. 
ఇది ముమ్మాటికి డా॥ గజల్‌ శ్రీనివాస్‌ పుణ్యమే! ఆయన 'కంజిరా” పట్టుకొని 
నలభైయేండ్లుగా పృథ్వీ మండలాన్ని తన గజల్‌ గానంతో ప్రభావితం చేస్తుండటంతో 
కవుల దృష్టి క్రమంగా గజల్‌ పైకి మళ్ళింది. నాటి లబ్ద ప్రతిష్ణులు మొదలుకొని 
నేటి యువకవుల వరకు గజల్‌ను తమ కలాల హలాలతో పండిస్తూనే ఉన్నారు. 
(ప్రక్రియ ఏదైనా ప్రభాత స్ఫూర్తి నందివ్వటమె దాని ధ్యేయం కావాలి. 

గజల్‌ ఒక రకంగా కష్టమైన ప్రక్రియ. “ఒక్క గజల్‌ వ్రాయాలని ఎంత చచ్చి 
బ్రతికానో / ఎన్ని ఎన్ని భావాలను పరితెచ్చి ఉతికానో...” అని నేనే ఒకసారి 
అన్నాను. క్లుప్తత, గుప్తత, ఆప్తత, ఇందుతో ప్రవహిస్తే తప్ప రంగు, రుచి, వాసన 
దినికబ్బవు. 

కాపియా (సహ అంత్యప్రాస), రదీప్‌లు (అంత్యప్రాస) రెండూ కత్తిమీద సాము 
వంటివి. అన్ని 'షేర్‌లలో రెండవ పాదాంతంలో కాపియా, రదీప్‌లు ఒక దాని 
వెంట ఒకటి ప్రయాణిసూ రావాలి. మొదటి షర్‌లో (మత్తా) మాత్రం రెండు 
పాదాల్లోను ఈ రెండు చివర రావాలి. రెండు పాదాల కలయికే షేర్‌. 5 నుండి 
17 వరకు ఈ షెర్‌లుండవచ్చు. ఏషేర్‌కు ఆ షేర్‌ భావంలోను, వస్తువులోను 
స్వయం (ప్రతిపత్తిని కలిగి ఉండవచ్చును. కాందంటే ఏకసూతతను 
వాటించవచ్చును. చివరి షేర్‌లో (మకా) కవి తాలూకు సురుండాలి. దీనినే 
“తఖల్లుస్‌ి” అంటారు. 

గజల్‌ పారసీక ప్రక్రియ “ఇంతులతో మంతనాలు” లేక “మియసితో సఠస 
సల్లాపాలు” - ఇవే గజల్‌ జీవ వాహికలు. గజల్‌ ఒక రసమయ భావ (పపంచం. 

IV 


తొలిరోజుల్లో గజల్‌లో నడిచిన షేర్లను గోడలమీద, దుస్తులపైన వ్రాయించుకొని 
అభిమానులు ముచ్చట పడేవారు. అంత ఆదరణకు నోచుకున్నది గజల్‌. గజల్‌ 
అనేది సమర్థుడైన కవిచేతిలో పడితే, దాని ఒయ్యారం అంతా ఇంతా కాదు. 
ఎగురుతున్న రంగుల గాలిపటమే అవుతుంది. అటువంటి గజల్‌ను ఎస్‌. ఆర్‌. పృథ్వి 
ఈనాడు పాఠకుల ముందుంచె ప్రయత్నం చేశారు. 

పృథ్వి కలానికి ఎంతో వయస్సుంది. అనేక కవితా ప్రక్రియలు పృథ్వి చుట్టూ 
తిరిగాయి. అద్దెపల్లికి ఆత్మీయంగా హత్తుకొన్న కవి. అలనాడు గజల్‌ ప్రక్రియను 
అద్దెపల్లి కూడా ఉయ్యాలలూగించిన వారే. ఆ సాహచర్యం ఏదో సందర్భంలో 
పృథ్విక్‌ ఉద్దపన కలిగించే ఉంటుంది. లేకపోతే “పాడు కోయిలా” అంటూ కలానికి 
పని చేప్పేవాడు కాదు. ఆయన కోకిల ఏమందో ఇప్పుడు మనం విందాం. 

“అబద్దాలను మంచినీటి చెలమలుగా మార్చెసి 

పజల ముందు మధురమైన పాటలెన్నో పాడతారు” 

గజల్‌లో ఇదొక షేర్‌. రాజకీయ నాయకుల నడకలపై కవి ఇక్కడ వ్యంగ్యాస్త్రం 
సంధించారు. తీర్చలేనట్టి ఆశలకు అందంగా ఏవేవో ముస్తాబులు చెసి, వంచిస్తున్న 
పరిస్థితులను దుయ్య బట్టడం ఈ పంక్తి ద్వయంలో (షేర్‌) కనిపిస్తుంది. పార్టీలు 
మారుతూ ఎన్నికల ముందు ఓట్లకోసమై సాష్టాంగపడే ఊసరవెల్లుల్ని “క్షణానికో 
రంగేసుకుని ప్రజల ముందు బోర్లాపడతాయరు....” అంటూ చివరి షేర్‌లో (మక్తా) 
(వేలెత్తి చూపిస్తాడు కవి. ఇటువంటి వెషగాళ్ళ విషయంలో అప్రమత్తత 
అవసరమంటూ ఉద్చోధించటమ గజల్‌ కవి ఆశయమికృడ. 

గజల్‌లో కనిపించవలసిన మైమలను ప్రక్కకు పెట్టి - ఈతరం గజల్‌ కవుల్లా 
మనిషిని మేల్ళొలిపె దిశలో పృథ్వి తమ శంఖాన్ని పూర్తించటం మెచ్చుకో తగిన 
పరిణామం. ఇలా సమాజం వేపు దృష్టి సారించిన గజళ్లు ఈ పుస్తకం నిండా 
ఉన్నాయి. 

మనిషిని ధనమే ఇంధనమై నడిపిస్తున్నందుకు కవి ఎంతగానో నొచ్చు కుంటాడు. 
అనుబంధాలన్నీ ఆవిరై పోతుంటే ఆవేదనతో అక్షరాల్ని తడుపుతూ పృథ్వి కలం 
ఓచోట ఇలా పాడుతుంది. 

“ధనార్జన జీవి లక్షణంగా విస్తరించి 

మానవ సంబంధాలను నీట కలుపుతుంది” 

V 


మార్చు, మనిషి చెతిలోనే ఉంది.దానికి ఆలోచన, ఆత్మ పరిశీలన కావాలి. ఈ 
(ప్రబోధంతో ఇదే గజల్‌లో నడటిన'మరొో షక్‌ దగ్గర ఆగుదాం. 

“పట్టు పట్టి మనిషి సాధన చెసినపుడు 

వెదురు బొంగైనా సప్తస్వరాలు పలుకుతుంది” 

ఆ సాధన దిశగా అడుగులూనితే అణువణువూ అభ్యుదయమే పలుకరిస్తుంది. 
“లోచుపు” కావాలి. సాధన పుపష్పించాలి. దీక్ష పరిమళించాలి. అప్పుడు వెదురు 
ముక్క కూడా వేణువవుతుంది. బతుకే రాగ రంజితమవుతుంది. 

“పచ్చి ఆకుల నారగించి పరవశించెడి పురుగులు 

మదిని దోచెడి పట్టు వస్తానికి దారాన్ని అందించును” 

అంటూ ఒక గజల్‌లో కాపియా లేని నాల్లవ 'షేర్‌లో పృథ్వి కలం వివరిస్తుంది. 
మిణుగురు పెరుతో ఒక పురుగు మెరుపవుతుంది. గొంగళలిలో భోజనాన్ని విసర్జించి 
మరొక పురుగు పట్టు వస్తమై ఒంటిని అలంకరిస్తుంది. వగరు మేసి, ఇంకొక 
పక్షి కూతతో “వారెవ్వా” అనిపిస్తుంది. అయితే మనిషి మాటేమిటీ? ఈ పై గజల్‌లో 
మనిషిని మానవీయమైన మలుపు తిరగమంటూ నేరుగా చెప్పకుండానే, నెపథ్య 
సంగీతం లోంచి ఒక ప్రభోదాన్ని మన ముందుచుతాడు కవి. 

సందెశాన్ని మోసుకొచ్చిన మరొక గజల్‌ని సమీక్షిద్దాం. 

“నువ్వు నువ్వుగానే బ్రతకాలని అనుకో 

నీ నవ్వుతో చెలిమిని గెలవాలని అనుకో” 


అభ ఈ ఉ అ 4 6 9 8 66 ఈ ఈ 4 విశ ల 4 ల వ శి విల ల క ల 64 9కి శి శ ఈత ఈ 


౨0 తి అ ౨ + ప శి ఇ త 5 ఈ 9 € త ౨4 4 494 ఈత 9 9696 664 4669669644 


“మాటల మాటున మలినాన్ని దాచిపెడతారు 

చూపు వెన్నెల తోడ తొలిగించాలని అనుకో” 
మనిషివైపు తిరిగి ఇక్కడె కవి ఏం చెపుతున్నాడో గ్రహించండి. 

సౌజన్యం సాక్షిగా ఎవరి వ్యక్తిత్వం వారి కుండాలి. మలిన మెరుగని 
మందహాసంతో మంచు పూలను కూడా జయింపవచ్చును. ఓ ప్రక్క కరచాలనం 
చేస్తూనే మరో ప్రక్క తెలీకుండా కాలుతొక్కే సన్నిహితు లుంటారు. మంచితనంతో 
వాళ్ళలో ఒక మార్పు తీసుకొని రావాలి. 
నిలబద లేకపోతున్న బదుగుతనాన్ని మానవీయ దృక్పథంతో నిలబెట్టాలంటాడు. 

Vi 


ఇదే గజల్‌లో చివర షేర్‌ ఇలా సందేశ విహంగాన్ని ఎగరెస్తాడు కవి. 

“బడుగులు అడుగుల ఉనికిని కోల్పోతున్నారు ఓ పృథ్వీ 

అడుగులకు మనిషితనాన్ని నిండుగ పంచాలని అనుకో” 
సందేశం ఏమాత్రం హృదయ కర్ణానికి సోకినా మనిషి గెలిచినట్ల! 

ఆశయాలెప్పుడూ ద్వార తోరణాలుగా ఉండాలి. గుమ్మం పై ఊగుతూ గుండెలతో 
స్వాగతం పలికే మామిడాకుల్లా మనస్సును హత్తుకోవాలి. ఈ దిగువ ఒక ద్వార 
తోరణం భాసిల్లింది చూడంది. 

“పచ్చని చెట్టుకు పువ్వు నవ్వాలని ఉంది 

జగతి మెచ్చగ పరిమలించాలని ఉంది” 
అనే మత్తాతో ప్రారంభమవుతుంది గజల్‌. ఇందులో షేర్లన్నీ ఎన్నిక కాదగినవె! 
మూడవ షేర్‌లో ఆశయం వినండి. 

“వీడు వారిన నేల తల్లి పాదాలను = 

కస్నీరైన కార్చి తడపాలని ఉంది” 
నేల బీడు వారింది. కవి భాద పడ్డాడు. ఆకాశంలో మేఘాలు లేవు. ప్రక్కన నిటి 
సౌకర్యం లేదు. ఎలా? పుడమితల్లి పులకిస్తేనే కదా పంటలు నంటి, కన్నీళ్ళతో 
తడిపితే ఎలా ఉంటుందన్న ఆలోచన కవికి కలిగింది. అప్పుడైనా నేల చిరునవ్వుతో 
పురుడు పోసుకొంటుందెమో! ఇది పృథ్వి ఆలోచన, ఆశయం. సమాజం కొన్తత 
సద చేయాలన్న తపనలోంచి తన్నుకొచ్చింది భావం. 

నాగరికత పెరుగుతూన్న కొద్ది, సాంకెతిక విప్లవం ఒళ్ళు విరుచుకొంటున్న 
కొద్ది అనుబంధాలు అడుగంటుతున్నాయన్న ఆవేదన ఇదే గజల్‌లో అయిదవ 
షేర్‌లో కనిపిస్తుంది. గజల్‌ పూర్తిగా చదివితే కవి తాలూకు ధ్యేయమేమిటో 
విశదమవుతుంది. 

“చీకటి కోనల నిండా ఉచ్చుల గమ్మత్తు లేకద 

గాయపడకుండా మానవతను దాస్తవని చూశాను” 
ఇది మరొక గజల్‌లోని షెర్‌. 

వర్తమానమంతా వడగాడ్సులతో నిండిపోయింది. చీకట్లలో అన్నీ బుసలు 
కొడుతున్న పన్నగాలే! ఈ నేపథ్యంలో ఎలాగైనా సరే మనిషితనాన్ని దెబ్బ 

తగలకుండా రక్షించుకోవాలి. పై షేర్‌లో కవి ఆశయమిదె. అంటే మనిషిని, 

Vil 


మనిషిగా చూడాలన్నది కవిగా పృథ్వి కోరిక. 
ఈనాటి ఆకాంక్ష స్వచ్చభారత్‌. అందరూ ఆమోదించిన పరిణామమిది. 
ఆకాంక్ష అందాల రంగవల్లి కావాలి. ఆనందాల హరివిల్లుగా హత్తుకోవాలి.. 
అప్పుడే జీవన సంక్రాంతి. 

“ఇంట, బయట చెత్తను ఏరి, మురుగును తోడి 

పల్లె ముంగిట ముగ్గులమై ఆడుకొందామా!” 
అనే షెర్‌లో ఆ కోరిక (ప్రబలంగా వ్యక్తమవుతున్నది. “ముగ్గులమై ఆడుకుందామా” 
అనే ప్రయోగం పరితలను ఆకట్టుకొంటుంది. 

కోయిల రాకపై కవికి ఒక ఆశ ఉంటే. శిశిరం తరువాత వచ్చే చైత్రానికి 
(ప్రతినిధి కోకిలే కదా! అందుకే ఒక గజల్‌లో పృథ్వి కలం ఇలా అంటోంది. 

“ధన ప్రవాహాన మనిషి జాడలు మరుగవుతున్నవి చూడు 

మనిషి బ్రతుకున దిగులు కూత చెరిపేయ వచ్చావా కోయిల” 

ధన వ్యామోహంతో మనిషితనం మసక బారుతోంది. క్రమక్రమంగా 
మానవత్వం మడమ త్రిప్పుతోంది. ఆ దిగులు కూతను చెరిపేయటానికి వచ్చావా 
కోయిలా, అంటూ ఆశతో చూస్తున్నాడు కవి. తన పరిస్థితికి తానే సీగ్గుపడుతూ 
ఇలా ఒక పక్షివేపు ఆశగా చూడవలసి వచ్చింది. 

ఇక్కడ ఆత్మ పరిశీలనా ద్వారాల్ని తెరుచుకో మంటున్న ఉద్భోత ఊరేగుతూ 
కనిపిస్తుంది. 

ఇలా ఎన్నో ప్రబోధాత్మకమైన గజళ్లు ఈ పుస్తక శాఖపై నుండి కుహూ కుహూలు 

ఆలపిస్తున్నాయి. రసహృదయులే ఆ స్వరాల్ని ఆలకించ గలరు. తాళగతిని పోషిస్తూ 
గజల్‌ లక్షణాల్ని ఎక్కువగానే కాపాడుతూ, సమాజాభ్యుదయానికి హారతులు పట్టన 
పృథ్విని అక్షరాలా అభినందిస్తున్నాను. గజలులో ప్రజలను చూపిన కలంతో 
కరచాలనం చేస్తున్నాను. 


Vill 


డా! యం.బి.డి. శ్యామల 

అం.నెం. 8/384/13, శ్రీనగర్‌ కాలనీ, 
అంగలకుదురు-52221 1, తెనాలి మండలం, 
గుంటూరు జిల్లా, సెల్‌ : 9949777818 


ఓ సమసమాజీకుని కలం కన్న కలల గజళ్ళు! 


గజల్‌ ఓ ఎడతెగని (ప్రేమలేఖ! ఓ భగ్నహృదయం పాడే విషాద సౌందర్యం! 
సమాజంలోని ఎడారి హృదయాలను సేద్యం చేయలేని వో సుకుమార సుందర 
హృదయం అదృశ్య శాసకుడి ముందు చేసుకునె చివరి విన్నపం! ఇంకా విశదీకరించి 
చెప్పాలంటె... జీవితసారాన్ని మదించి తీసిన నవనీతాన్ని అక్షరాలుగా కూర్చితే 
అది గజలౌతుంది! 1966లో దాశరథి గారు తెలుగు తోటలో నాటిన యీ గజల్‌ 
గులాబి... డా సి. నారాయణరెడ్డి వంటి మహనీయుల పోషణ వల్ల తెలుగు 
రంగులద్దుకొని యిటీవలే విరగబూస్తోంది! ఒకప్పుడు భగ్న్యప్రమ ప్రధాన వస్తువైన 
గజల్‌ సినారే” గారు చెప్పినట్లు (క ప్రపంచంలోంచి ప్రపంచ (పేమలో పడింది! 
ఇక ప్పథ్విగారి గురించి! వచన కవిత, మినీకవిత, దిర్హకవిత, పద్యం, వాట, 
ముత్వాలసరం, రుబాయి, హైకూ, హాస్‌ చ కూనలమ్మ పదాలు, సాహిత్య 
సామాజిక వ్యానాలు, సమీక్ష కథ, నాటిక గజల్‌ మొన అనెక రకాల సాహిత్య 
ప్రక్రియలలో మహోత్సాహంగా పదమూని ప్రయాణిస్తున్న నిత్య సాహిత్య పథగాము! 
రుబాయీలు రాయగలిగిన వారికి, ముత్యాలసరం నడక తెలిసిన వారికి, 
గజల్‌ వ్రాయడం కష్టమెమీ కాదు! గజల్‌ వస్తువు విషయంలో సి.నా.రె. గారిలా 
సామాజికాంశాలనే పృథ్విగారు స్పృశించినట్లు మనకు ఏ గజల్‌ చూసినా 
స్పష్టమౌతుంది! 
“గొంతుతడి ఆరి నేల తల్లి సామ్మసిలితే 
ఎదను తడపగ ఏరువై పారాలని అనుకో!” 


“అవినీతి, ఎదని కోసి మీది మీది కొస్తున్నా 

ధర్మం జతను వీడకుండా నడవాలని అనుకో!” 
అనేది వీరి జీవితాశయం! మరొక జగల్‌లో... 

“కాలం కనుల ముందు కదులుతా ఉంది 


వింతలను మనిషి ముందర నిలుపుతా ఉంది” 
IX 


నయవంచన చక్కని బొట్టుగ మారి 
రాజకీయం నుదుట వెలుగుతా ఉంది” 


“కారణాలన్నవి ము చెప్పినా సరేనోయ్‌ పృథ్వ! 
కాసుల ముందర ఈ లోకం మోకరిల్లుతా ఉంది!!” అంటారు. 
కదిలే కాలం మనిషి కళ్ళముందు నిలిపే వింతల్లో ఒకప్పటి నిస్వార్థ రాజకీయం 
నయవంచనగా మారిపోవడం ఒకటి! కారణమేమైనా... ఎవరైనా... కాసుల 


ముందర మోకిరిల్లై వింత జాడ్యం! మన నేటి దేశ స్థితిని కళ్ళకు కడ్తుంది. 
ఇటువంటిదె మరొక గజల్‌ యిది! 


“ఇలలో సమస్యలు గోడకి కొట్టన బంతులు కదర! 
చెప్పెడి పరిష్కారాలు రాజకీయపు తంతులు కదర! 


'తెలుగు నేలపై పండిన వరి గింజలను మానేసి 
డాలరె ఆహారమని తింటే వాంతులు కదర! అంటూ లోక రీతిని 
వ్యంగ్యంగా కళ్ళకు చూపిస్తారు! 
మహాకవి గాలిబ్‌ ఒక గజల్‌లో అంటారు. నరుడు నరుడౌట దుష్కరము 
సుమ్ము! అని! ఈ క్రింది పృథ్విగారి మత్తా దాన్ని గుర్తు చెస్తుంది! 
“నువ్వు నువ్వుగానే బతకాలని అనుకో! 
నీ నవ్వుతో చెలిమిని గెలవాలని అనుకో”! 


౭ 4 ల 4 ౨ 9 9 4 4 శ విల త అల 4వ ఇ త త 4 ౪ 


4 ౨ చిక శి ఇ 94 44 చ వ శ వి వి శి ల తలి శి శి ఆచ 


“నయవంచనకి నడక వచ్చిన రోజులివి! 

నమ్మకాన్ని పెంచి పంచాలని అనుకో! అంటారు! 
మనిషి మనిషిగానే బ్రతకడం, నవ్వుతో స్నేవాన్ని గెలుచుకోగలగడం, 
నమ్మకాన్ని పంచి ఎదుటి మనిషిలో దాన్ని పెంచడం, వాంఛింపదగ 

పరిణామాలు! 

శ్రీశ్రీని అమితంగా అభిమానించే పృథ్విగారు ఒక గజల్‌ శ్రీశ్రీ మీద వ్రాయడం 
ముదావహం! 

“అక్షరాలను శక్తి నింపిన నక్షత్రములుగ చల్లి 

లోకాంధకారమ్మును చిల్ఫితివి గదయ్య శ్రీశ్రీ!!” 


X 


న స | | 


న న న క క క క క అ 


“పెన్నును, గన్నుగ జేసి పేదల పక్షమున దన్నుగ నిలిపితివి 
కష్టించెడి, కన్నీటికి విలువ పెంచిన కవివి గదయ్య శ్రీతీ!!” 
శ్రీశ్రీ కవితాశక్తికి, శ్రామిక పక్షవాతానికి అద్దంపట్టిన గజల్‌ యిది! 
గుర్తింపులేనిచోట త్యాగం, రాగం ఎదైనా ఎలా వ్యర్థమవుతాయో ఓ గజల్‌లో 
అందంగా వ్రాశారు పృథ్విగారు! ఈ గజల్‌ ఆసాంతం బాగుంది! మచ్చుకి రెండు 
షేర్లు చూడంది! 
“కాంతులకి విలువేమున్నది కనులు లేని చోట 
స్నేహానికి విలువే మున్నది సఖులు లెని చోట' 


“మానవతా పుష్పాలు రేకులు రాల్బుతుంటే 

మనిషికి విలువేమున్నది మంచి లేని చోట” 
చూసె కళ్ళే వేకపోతే కాంతులకి విలువెం వుంది? స్నేహితుల ఆలంబనగా 
లేని చోట స్నేహానికి విలువెముంది? మానవత్వమే లేనిచోట మంచితనం లేనిచోట 
మనిషికి విలువేముంది? అంటూ సాగే గజల్‌ ప్రస్తుత సమాజపు తీరుని 
ఎత్తిచూపుతోంది? 

ఈ సంపుటిలో పృథ్విగారికి అత్యంత యిష్టులైన ఇటివలే స్వర్ణస్థులైన పెద్దలు, 
గజల్‌ కవి, విమర్శకులు అయిన అద్దెపల్లి రామ్మోహనరావు గారి పైన ఒక గజల్‌ 
ఉండడం విశేషం! ఇంకా ఉగాది, కోయిల, ప్రపంచీకరణ, (శ్రమ, అనుబంధాలు, 
రాజకీయాలు ఇలా వైవిధ్యాంశాలను గజళ్ళుగా పృథ్విగారు యీ సంపుటిలో 
మలచారు. సమసమాజ కాంక్ష, మానవీయ విలువలకై ఆవేదన, మంచిని 
పెంచాలనే ఆశంస, మనిషిని శ్రేమించాలనె తపన యీ గజళ్ళలో అడుగుడుగునా 
కనబడుతూ ప్పథ్వి గారి వ్యక్తిత్వ పరిమళాన్ని మన మనసుకు అనుభూతం చేస్తాయి! 
గజల్‌ నిర్మాణ పద్ధతిలో మరింత (శ్రద్ద తీసుకొని మున్ముందు పృథ్విగారు ఇంకా 
చక్కని గజళ్ళు వ్రాసారని ఆశిస్తూ... అభిమానంతో... వో మాట వ్రాయమని 
అడిగిన వారి ఆత్మీయతకు అంజలిస్తూ.... అభినందిస్తున్నాను. 


XI 


జ్ఞానపీఠ అవార్డు (గ్రహీత 

డా॥ సి. నారాయణరెడ్డి, ఎక్స్‌ ఎం.పి., 
పుంపు పిహెత్‌డీ, చుతిట్‌., 

అధ్యక్షులు 

తెలంగాణ నారస్వత పరిషత్తు 

తిలక్‌ రోడ్‌, హైదరాబాదు - 500 001. 

ఖోన్‌ : (అ) 24753724 


ఆశీస్సులు 


ఈ కవితా సంపుటిలోని ఇరవైయవ కవితలో 
ఎస్‌. ఆర్‌. పృథ్వి అంటాడు. 


“నువ్వు నువ్వు గానే బ్రతకాలని అనుకో 
స నవ్వుతో చెలిమిని గెలవాలని అనుకో” అని. 


మానవ జీవితంలో స్నేహానికున్న పారమ్యం పృథ్వి, పై పంక్తు క్తుల్లో 
తెలిపినాడు. ఈ కవితలోనే పృథ్వి ఇట్లా అంటాడు. 


“మాటల మాటున మలినాన్ని దాచిపెడతారు 
చూపు వెన్నెల తోడ తొలగించాలని అనుకో” అని. 


ఎస్‌. ఆర్‌. పృథ్వి నిరంతర కవితా రచనకు నా ఆశీస్సులు. 


బు. నాలు. హు శ 
i అనా 
| త. ్‌ i గొ 
గ జో క్ష f J శ 
స 
క లా! fe గక న 


yf 


J 


(2%? ca I TT a aE | 


గ 


త! 


అభిలాష 

పద్యం తోటి సాహిత్యంలోకి ప్రప్రథమంగా అడుగు పెట్టాను. అయితే 
(త్రిమూర్తులకు మల్ల (ప్రకాశిస్తున్న శశీ, దాశరథి, సి, నారాయణరెడ్డి గార పుస్తకాలు 
నా దారిని వచన కవిత్వం వైపు మళ్ళించాయి. 1986లో దాశరథి గారి “జ్వాలా 
లేఖిని కంట పడింది. పద్యంలాగ కనిపించే “రుబాయి మీద కన్ను పడింది. 
పెద్దల ప్రోత్సాహంతో చాలా “రుబాయి కవితల్ని వ్రాసి, ..ప్రకటించాను. తెలుగు 
రుబాయిని రూపొందించిన కొద్ది మంది కవుల పంక్తిలో తగిన పీట వేసుకున్నాని 
డా! సి. నారాయణరెడ్డి గారు అభినందించారు. 

ఆ తర్వాత కాలంలో డా॥ నారాయణరెడ్డి గారి గజళ్ళు వరుసగా ప(తికలలో 
వచ్చేవి. అవి చదువు తున్నప్పుడు నాకు వ్రాయాలని అనిపించింది. జ్వాలాలేఖిని 
దగ్గర పెట్టుకుని, కొన్ని గజళ్ళు వ్రాసాను. అప్పటి నుండి నా గజళ్ళకి 
'డా॥ సి.నారాయణ రెడ్డి గారు స్ఫూర్తి ప్రదాత. కీ.శే. దాశరథి గారు మార్దదర్శి. 
వారిరువురు కవితా రంగాన నాకు ఆరాధ్యులే. వారికి నేనెన్నడూ బుణపడే 
ఉంటాను. 

'గజలొ గురించి ఒకమాట చెప్పాలి. ఇది అరబ్బీ భాషలో ఆవిర్భవించి ఫారసీ 
సాహిత్యంలోకి ప్రాకిందని, అక్కడ నుండి తుర్మి ఉర్దూ భాషలలోకి వ్వాప్త్‌ చెందిందని 
దాశరథి గారు అంటారు. అటువంటి “గజల్‌ ప్రక్రియను దాశరథి గారు తెలుగుకి 
పరిచయం చెయ్యడం, అనేక మంది దాని వెంట నడవడం, అందులో నేనొకడిని 
కావడం నా అదృష్టం. 

“గజల్‌ అనే శబ్దానిక 'ఇంతులతో మంతనాలు అని అర్థం. అయితే పెద్దలు 
చెప్పినట్టు, సామాజికత మీదికి కలాలు కదలటం ఒక మంచి పరిణామం. 
ఆ పరిణామమె నాకు ఉపకరించింది. అనేక “గజల్‌ కవితలల్లడానికి ఊతమిచ్చింది. 

ఈ చిన్ని పుస్తకం ముద్రించాలను కున్నప్పుడు, అదగ్గానె హామీనిచ్చి, నన్ను 
ముందుకు నడిపిన సోదర సమానులు శ్రీ శీలం చక్రవర్తి, శ్రీ శీలం రమేష్‌ లకు 
మనఃపూర్వక ధన్యవాదాలు. 


XII 


అడగగానే “ఓ నీమనస్రమాజీకుని కల6 కన్నీ కలల గీజళ్ళు” అంటూ విశ్లేషిస్తూ 
అక్షరాలలో ఆప్యాయతను ప్రకటించిన సోదరి శ్రీమతి డౌ॥ యం.బిడి. శ్యామల 
గారికి, ఓపికగా ప్రతి గజల్‌ చదివి, సూచనలు చేస్తూనే, నా అక్షరాలతో 'కరీచాలనీ౮” 
చెసి ప్రోత్సాహపు కితాబు నిచ్చిన ఆప్పలు, సన్నిహిత మిత్రులు, సినీకవి, 
శ్రీరసరాజు గారికి, అన్ని గజళ్ళు చదివి, ఆశీస్సులు అందజేసిన పెద్దలు, జ్ఞానపిఠ 
అవార్డు గ్రహిత డా॥ సి. నారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. 

ఈ పుస్తకానికి రూపురేఖలు అద్దిన మిత్రుడు టి. శ్రీనివాస్‌కి, అందంగా 
ముద్రించి యిచ్చిన మిత్రులు శ్రీ. డిటి.పి.. రాజు మరియు వారి సిబ్బందికి 
ధన్యవాదాలు. 

నా “రుబాయి రచనను ప్రోత్సహించిన విధంగానే ఈ గజళ్ళను కూడా సాహితీ 
లోకం ఆదరించి, ప్రోత్సహిస్తుందని అభిలషిస్తున్నాను. 


యసప్పుర్‌. ప్పృథ్స్పో 


XIV 


చ na 9 జ WD EF 


గజళ్ళు రుయునం 


త్యాగాల ప్రతిఫలమైన 
మట్టిలోంచి మాణిక్యాలను 
మోడువోయిన చెట్టెరా 
మదిని ఊహల కొలనులో 
కాలానికి ఆగెడి 

కోపమెస్తే నీవు 

ఓటుల గెలానికి 

ఉగాది వచ్చిందని 

కాలం కనుల ముందు 


. వెన్నెలంతా నెడగా 

. మనుషులందరు ఒక్క మాదిరిగ 
. కాలమెన్నడు నడకలో 

. వాస్తవాలు పలకరించితే 

. (పతి జీవికి ఉంటుంది 

. ఇలలో సమస్యలు 

- కనిపించని కాలం 

. పండుగ వచ్చిందని 

. కనులలో కాంతి రేఖ 

. విందైనా కనువిందైనా 

| నువ్వు నువ్వుగానే 

. జీవితమంతా వెన్నెల పూవునై 
. ఓట్లకోసం, సిట్లకోసం 

క పద్యపాదమ్ములపై 

. పచ్చని చెట్టుకు 

. ఏడనుండో చిలిపి గాలి 

. కాంతులకు విలువేమున్నది 

. కోరికలను వెంటబెట్టుకొని 


XV 


28, 
29. 
30. 
81. 
32. 
38. 
34. 
35. 
36. 
37. 
38. 
39. 
40. 


కమ్మని రూపమొకటి 

అమ్మ సుదతి మీదే 

చుడాలని అనుకున్నా 

మావి చిగురసింజేనీ 

పల్లె లోగిలిలో 

పొమ్మంటే ఎడకుబోను 
చూపులతో వెధించెడి 

తిన్నావా లెదా అని 

లోకం పోకడ గురించి 

రెప్పల మాటున ఒదిగివున్న 
మనిషిని మనిష్‌ దోతుకొరటూరలె 
అమ్మ ఒడిలో జోలపాట 
అమరావతి పురమంతా తెలుగు శోభలు 


XVI 


త్యాగాల ప్రతిఫలమైన రూపం పాలి పోతుంది 
వాంఛాజనితమైన స్వరాజ్యం కూలి పోతుంది 


ఆశయాలు నాటితే చిగురించిన గులాబి 
స్వప్రయోజనాల రాపిడికి రాలి పోతుంది 


అభివృద్ది ముఖం కొత్త రంగులు అద్దుకొంటూ 
(ప్రపంచీకరణ హంగులలో తేలి పోతుంది 


అనుభవాలను పేర్చి కూర్చిన పూలమాల 
స్వార్థం నిప్పురవ్వలు పడి కాలి పోతుంది 


అన్నదమ్ములమై పెంచుకున్న అనుబంధం 
రాజకీయ రాక్షసి గోళ్ళకి చీలి పోతుంది 


తూరుపున ఉదయించిన చిగురుటాశ 
మొలకెత్తకనే పశ్చిమాన వాలి పోతుంది 


అడుగడుగున వంచన జరుగుతోందిర ఓ పృథ్వీ 
శిరమెత్తిన చాలు బతుకు చాపం పేలి పోతుంది 


(సాహిత్య ప్రస్థానం - జూలై 2009) 


జ 


మట్టిలోంచి మణి మాణిక్యాలను ఎంచాలని ఉంది 
చీడపట్టిన మనసు రెమ్మలను త్రుంచాలని ఉంది 


రగులుతున్న అంతరాల పోరుపైన నీళ్ళు చల్లి 
కోపతాపాల మంటలను చల్లబరచాలని ఉంది 


చెదిరి బోతున్న అనుబంధాలను దరి చేర్చి 
తేనెవంటి హృదయాన్ని జత పరచాలని ఉంది 


వీడ-కోసం-పోరుసలిపెడి పెదవాళ్ళ అడుగులకి 
అద్దు పడుతున్న ముళ్ళనెరి తొాలిగించాలని ఉంది 


ఎగసిపడుతున్న అపశ్రుతి కరటాల నద్దుకొని 
వాస్తవాల జాడల్ని ఎరుక పరచాలని ఉంది 


వేడి నెత్తురుతో తడిసినా, నేలను దున్ని ఓ పృథ్వి 
సగటు మనిషి కోసం శాంతిని పండించాలని ఉంది 


(ఆదివారం విశాలాంధ్ర - 21-10-2007) 


తెలుగు గజళ్ళు 


ట్టి 


మోడువోయిన చెట్టేరా ప్రేమ లేకుంటె 
ఎండుటాకు జీవితమేరా సిరి లేకుంటె 


శ క ——=——— — హు 


ఆశలు ఎన్ని దారుల వెంట పరుగులు తీసిన 
చుక్షైనా రాలదు నెలను, మబ్బు లేకుంటె 


ఊహలెన్ని మనసుతో ఊసులే ఆడిన 
చెదిరి పోవునవి నిలకడగ నీవు లేకుంటె 


రాజులెందరో మారి మనమే పాలకులమైనను 
కన్నీరు తుడవ బోరెవరు సొంత లాభము లేకుంటె 


తుమ్మెద ర్లుంకరించును పువ్వు కంటబడితే 
ఫలమెమున్నది ఆస్వాదించ మధువు లేకుంటె 


కలలోనైన, ఇలలోనైన కన్నీరే గదర 
(బతుకు యాత్రలోన నోటికి ముద్ద లెకుంటె 


ఏళ్ళెన్ని గడిస్తే ఏముందిర ఓ పృథ్వీ 
గత అనుభవాలు మనసున లేకుంటె 


(విశాలాంధ్ర సాహిత్యానుబంధం - 06-06-2005) 


తెలుగు గజిళ్లు 
ఎస్‌.ఆర్‌. పృద్వీ 


@ 


మదిని ఊహల కొలనులో ముంచ లేను 
కలనైనా సరే:నిను వెరుగాఉంచ లేను 


అన్నిటను నీవె నిండి ఉందువందురు 
ఏ రూపున ఉందువో మరి -ఎంచ లేను 


ఏయే తావులందు దాగితివో నీవు 
కనిపింతువను ఆశను త్రుంచ లేను 


నీ తలపులు మదినిండా ముసురుతున్నవి 
కుశా స మురసిరకొరంరక కకక. లెను 


జగమున వాదములెన్ని తల ఎత్తిన 
నీ ఉనికికై వివాదములు పెంచ లేను 


మానవుడినై మసలుతున్న తరుణంలో ఓ పృథ్వీ 
సకల లోకాలు పాలించు లీలలను కాంచ లేను 


(కళా దీపిక - జనవరి 2005) 


తెలుగు గజళ్ళు 
ఎస్‌.ఆర్‌. స 


@ 


కాలానికి ఆగెడి స్వాతం(త్ర మెక్కడిదే కోయిల 
మనిషి జీవితమంతా పరుగు పందెమయ్యిందే కోయిల 


రాజకీయం రాజై రోజును కాలచక్రంలో తిప్పుతోంటే 
మనిషి జాతి పలు రంగు లేసుకుని వెలుగుతున్నదే కోయిల 


విశ్వమంతా ఉండగా అరచేతలో అమరి పోతుంటే 
కోరికలు అదుపు తప్పిన గుర్రమౌతున్నదే కోయిల 
స్వార్థం మెదడు వెదికెక్కి తైతెక్క లాడుతుంటే 


విలువల వలువ కాసా జారిపోతున్నదే కోయిల 


కనుల కొలనుల్లోకి కన్నీరు వరదై చేరుతున్నా 
బడుగు గుండెపైన బతుకు మొక్క మొలవదేమి కోయిల 


ఎడాదికి రెండు మార్లు మువ్వన్నెల జెండా ఎగుర వేస్తున్నా ఓ పృథ్వీ 
అలసిన మా బతుకుల నుండి బానిసత్వపు మరకేల తాలగకున్నదే కోయిల 


(పత్రిక - నవంబరు 2008) 


గ 


కోపమొస్తే నీవు కోయిలవై పాడాలని అనుకో 
విసుగు చెందితే భూదేవిలా నిలవాలని అనుకో 


అన్యులు గోదావరిపై పయనించు వేళ 
పడవకి తెరచాప అవ్వాలని అనుకో 


ధూర్తులు నీతి గుండెకు గురి పెట్టినపుడు 
నిజాయితీ చెట్టువై అద్దుపడాలని అనుకో 


పాలిమేరని ఉ(గుల చొరబాటు తాకినపుడు 
సరిహద్దు వెంట తుపాకీవై నిలవాలని అనుకో 


గొంతు తడి ఆరి నేల తల్లి సొమృసిలితే 
ఎదను తడపగ ఏరువై పారాలని అనుకో 


స్వార్థం తీయని పాలలా ప్రవహిస్తూ ఉంటే 
విరిచేందుకు నీవు పులుపువై కలవాలని అనుకో 


అవినీతి, ఎదనుకోసి మీది మీది కొస్తున్నా 
ధర్మం జతను వీడకుండ నడవాలని అనుకో 


ధైర్య సాహసాలకు తీపి గురుతుగ ఓ పృథ్వీ 
త్రివర్ణ పతాకవై స్వేఛ్చగ ఎగరాలని అనుకో 


(చైతన్య కవిత-బెంగుళూరు) 
తెలుగు గజిళ్ళు 
ఎస్‌.ఆర్‌. సళ! 6 


ఓటుల గేలానికి హామీల ఆశలెన్నో చుడతారు 
గెలుపు భాయమయ్యాక ప్రజల నసిబుతో ఆడతారు 


పాలనలో స్వప్రయోజనాలు పరిమళించెందుకు 
నీతి తప్పిన సరికొత్త దారుల వెంట పడతారు 


పేదల బతుకు బాటపై పదవుల తివాసీ పరుచుకుని 
పలుకుల చినుకుల తోడ మిధ్యామహళ్ళు కడతారు 


అబద్దాలను మంచినీటి చెలమలుగా మార్చేసి 
ప్రజల ముందు మధురమైన పాటలెన్నో పాడతారు 


నిజాలను భుజాన వేసుకుని ఎదురొడ్డిన వారిని 
మనసు గాయపర్పడి మాటల కొరడాతో కొడతారు 


త్యాగాలను అనకొండై మింగిన రాజకీయంర ఓ పృథ్వి 
క్షణానికో రంగేసుకుని (పజల ముందు బోర్లా పడతారు 


తెలుగు గసజుట్సి 
ఎస్‌.ఆర్‌. మ. 


© 


ఉగాది వచ్చిందని సంబర మెందుకే కోయిల 
ఉదయ రాగంలోన ఆ చేదెందుకే కోయిల 


రోజువారీ నడకలో అప్రుతులెన్నో ఉన్నవి 
రాజువై వాటి తలలను త్రుంచ వెందుకే కోయిల 


ఊరూర వనితల (బతుకులెల్ల కూలి పోతున్నవి ్క 
ఊరక కూని రాగాలు తీయుటెందుకే కోయిల 


విద్య, వినయాలు కవల పిల్లల వంటి వారేగా 
విద్య నేర్పిన ధూర్తులను ఆపవెందుకే కోయిల 


జీవితాలు ఆకుపచ్చగా మారాలిర ఓ పృథ్వి 
జీవన గతిలోన విష బిందువు లెందుకే కోయిల 


(దేవాంగ పత్రిక - ఏప్రిల్‌ 2013) 


తెలుగు గజళ్ళు 
ఎస్‌.ఆర్‌. పృట్టి 8. 


షు 


కాలం కనుల ముందు కదులుతా ఉంది 
వింతలను మనిషి ముందర నిలుపుతా ఉంది 


ఏ క్షణం ఏమౌతాదో తెలియని వేగంలో 
సగటు (బతుకు చీకటిలో కరుగుతా ఉంది 


సంస్కృతి కన్న కలలన్నీ చెదిరిపోయి 
వంటి మీడ గుడ్డమో నలుగుతా ఉంది 


నయవంచన చక్కని బొట్టుగ మారి 
రాజకీయం నుదుట వెలుగుతా ఉంది 


అవినీతి అడుగుల చప్పుడు వింటూ వుంటే 
మనరులోని కౌనత బ్రద్దలవుతా ఉంది 


పంతమో మరది పట్టింవో ఎవరికి తెలియును గాని 
పెలుతున్న (ప్రతి తూటాకి నేల ఎర్రబడుతా ఉంది 


కారణాలన్నవి ఎమి చెప్పినా సరినోయ్‌ పృథ్వ 
కాసుల ముందర ఈ లోకం మోకరిల్లుతా ఉంది 


(ఆకాశిక్‌ - మార్చి 2009) 


తెలుగు గజిళ్ళు 


© 


వెన్నెలంతా వేడిగా అనిపిస్తోంది 
వెన్నకూడా చెదుగా అనిపిస్తోంది 


ఏ తోటలో పూలచాటున దాగితివో 
శమని తోసి వెదకాలని అనిపిసోంది 


చూపు సోకని తీరాల కేగితివేమొ 
మనోనేత్రం వప్పాలని అనిపిసోంది 


కనిపించని చికటి చాటుకు పోకు 
ఆశని దివ్వె చేయాలని అనిపిసోంది 


దాగిన దారులు మూయాలని చూడకు 
గాలినై నిను చేరాలని అనిపిసోంది 


నా రాక నెరిగిన నీవు రాయివై విలువకు 
చూపులతో కరిగించాలని అనిపిసోంది 


ప్ర మార్గాన ఉన్నా సరేనోయ్‌ పృథ్వి 
ఢైమనై నిను చేరాలని అనిపిస్తోంది 


(మూసీ - జూన్‌ 2013) 


© 


మనుషులందరు ఒక్క మాదిరిగ ఉండరుగ 
మమత చిగురించినా జాతిపిత లాగ ఉండరుగ 


జన్మనిచ్చెడి అమ్మ నాన్న లొక్కరె అయిన 
జన్మించెటి బిడ్డ లందరు ఒక్కలాగ ఉండరుగ 


నమ్మెడి దైవంలోని శక్తి ఒకటే అయిన 
దేవత లందరు ఒక్క రూపముగ ఉండరుగ 


ప్రజల పాలన కోసమె రంగు పులుముకున్న 
సిద్దాంతాల్లుే, ఒక్క మాదిరిగ ఉండరుగ 


లోకాన మనుషుల నడకే వేరురా పృథ్వీ 
శిక్షించే వారెల్లరు ఒక్క విధముగ ఉందరుగ 


© 


కాలమెన్నడు నడకలో తడబడదేమి కోయిల 
వసంత రాగమెక్కడ వినపడదేమి కోయిల 


శాంతి వచనాల నేరి నేలంతా చల్లుతున్న 
నరమేధ మాగిన జాడ కనపడదేమి కోయిల 


స్వార్థం అనంత రూపాలలో మీది కురుకుతోంది 
మానవత్వం, ఖద్దమై తలపడదేమి కోయిల 


సొ 


మామిడి కొమ్మ పూతైతే పూస్తున్నది గాని 
మనిషిలో మమకారం చొరపడదేమి కోయిల 


కాగితపు పూలపైనె మోజులు పెరిగాయి 
ప్రకృతిని కాయు దారగుపడదెమి కోయిల 


ధనం కోసం మనిషి లోరూపు మారిపోతోంది 
మోసాలను నిలిపే గుణ మగుపడదేమి కోయిల 


షడ్రుచులతో ఉగాది పచ్చడి సిద్దమౌతోంది 
బంధాన మనిషి జాడ కనపడదేమి కోయిల 


సగటు మనిషి బ్రతుకుని భూటకం చెసింది 
ఆటలాడు ముఖానికి తెరపడదేమి కోయిల 


వినగ లోకాన సమస్యలు కోకొల్లలుర ఓ పృథ్వి 
ఉగాది సంబరాన నిజాల జాడ అగుపడదేమి కోయిల 


(శ్రీ కళా గౌతమి - జూలై 2013) 


తెలుగు గజిట్లు 
అస్‌.ఆర్‌. పట్టి 


@ 


వాస్తవాలు పలుకరించితే కొందరికి భయమే గద 
అవాస్తవాలు కంటపడితే ఇంకొందరికి భయమే గద 


విషము గ్రక్కెడి పామును సైతము ఆడిసారు 
కడుపులోని (పేగుల కేకలంటే భయమే గద 


కాలమెంత వేగముగా ముందుకురికినా సరే, మరి 
అక్షరాలను కురిపించే కలాన్ని చూస్తే భయమే గద 


పాపాలెన్నిటినో మూటలుగ కడతారు 
భగవంతుడు తలపుకు వస్తె భయమే గద 


ప్రకృతిలో అందాలు చూచి మైమరచి పోతారు 
ఒళ్ళు విరుచుకుంటె అణువణువునా భయమే గద 


లోకాన్ని చూసి కలత చెందకురా ఓ పృథ్వి 
లోకులు కాకులై మాటల పొడిస్తే భయమే గద 


(ఆకాశిక్‌ - జూన్‌ 2005) 


తెలుగు గజుట్ళు 


ఎస్‌.ఆర్‌. ప్పట్టి 


అ 


ప్రతి జీవికి ఉంటుంది నిండుగ (బ్రతకాలని 
లోకం తెరమీద తన రూపం నిలవాలని 


చీకటి బారిన పడిన విలువలపైకి మెరుపు తీగాను పంపి 
కొందరైన అనుకుంటారు మంచి తనంతో నడవాలని 


మనసు'మేద వడిన కతిమ కోరికలను: -తుడిచెసి 
తపిస్తారు చెలిమి మార్గాన నిలకడగ నిలవాలని 


బతుకు బాటలో పడిన ముళ్ళరెమ్మలను ఏరి 
(శమిసారు మమతల పూలను చల్లాలని 


ఆకలి కేకలకు తెగిన తీగెల నెల్ల సవరించి 
దీక్ష పూనుతారు మధుర స్వరాలు పలికించాలని 


జనులందరూ కలిసి మెలిసి అడుగులు వేసినప్పుడు 
ఉవ్విళ్ళూరును మనసు, (పమ మందిరమును తెరవాలని 


జీవితము తీపిని ఊరిస్తూ సాగిన వేళ ఓ పృథ్వీ 
కళ్ళు రెండూ వెనవేలుగ మారును భవితను చూడాలని 


(ప్రజాశక్తి - 24-4-2005) 


15 


ఇలలో సమస్యలు గోడకి కొట్టిన బంతులు గదర 
చెప్పెడి పరివ్భారాలు రాజకీయపు తంతులు గదర 


మద్యము మడుగుల్లోన ఈదులాడెడి వాళ్ళు 
ఎంతటి వాళ్లైన చెదుతాయి మతులు గదర 


సంస్కృతి సంప్రదాయలను గెంటి వెస్తే 
ముగ్గులు చెదిరి, వాకిలంతా గోతులు గదర 


తెలుగు నెల పైన పండిన వరి గింజలను మానేసి 
డాలరే ఆహారమని తింటే వాంతులు గదర 


అమెరికా, అమెరికా యని ఆత్రంగ అర్రులు చాస్తేను 
స్త కట్టెకు అకృడుండే నిప్పు పెడతారు సుతులు గదర 


మనిషి జాడలు మరుగున పడుతున్నవిర ఓ పృథ్వీ 
మానవత లెని లోకాన నిలువవు కాంతులు గదర 


9 


కనిపించని కాలం ప్రవాహంలా సాగుతుంది 
జీవితమేమొ వ్యర్థ్ధపదార్ధంలా మిగులుతుంది 


ధనార్దన జీవి లక్షణంగా విస్తరించి 
మానవ సంబంధాలను నీట కలుపుతుంది 


రాజకీయానికి స్వార్ధం తోడైతేను 
సామాన్యుడి భవిత రాచపుండు అవుతుంది 


పట్టు పట్టి మనిషి సాధన చేసినపుడు 


వెదురు బొంగైన సప్తస్వరాలు పలుకుతుంది 


వేదాలు ఘోషించినా, వాదాలు శాసించినా 


మలినం:=చేరితే-:మనసున-'మనిషితనం-వాడుతుంది 


సత్యం పైన కుట్రపన్నితే ఓ పృథ్వీ 
అసహనం నిత్యం ఉప్పెనై పొంగుతుంది 


(విజాన సుధ - ఏప్రిల్‌ 2008) 


కా 


@ 


పండుగ వచ్చిందని సంబర పడతారు కొందరు 
ఊపిరి పోసిందని ఉత్సాహ పడతాడు కొందరు 


నియమాలను తోసేసి నీతి జాడలను మింగేసి 
చట్టంతో నిత్యం ఆటలు ఆడతారు కొందరు 


ప్రజల సొమ్ము లెల్లను తమవిగానే యెంచి మంగినపుడు 
పాపము పండి జైలు ఊచలనే లెక్క పెడతారు కొందరు 


చేతి వృత్తులు కాలి, పస్తులు రగిలించెడి వేళ 
గద్దె లెక్కి పాలించు వాళ్ళని తిడతారు కొందరు 


వనితల ప్రాణమైన శీలాన్ని దోచేసి 
రాక్షసుల వరుసలో నిలుస్తారు కొందరు 


చెడు వ్యసనాల మడుగులో దిగబడినపుడు 
అదే ప్రపంచమని భ్రమపడతారు కొందరు 


విచ్చలవిడి తనం వెచ్చని కౌగిలి వంటిదిర ఓ పృథ్వీ 
చెలిమిలోన మంచిని యెంచకుంటేను చెడతారు కొందరు 


తెలుగు గజిళ్ళు 
ఎస్‌.ఆర్‌. వృథ్చి [17 


ie 


కనులలో కాంతిరేఖ మాయమౌవుతున్నదే చిలుక 
కాలరేఖలో కాఠిన్యం ప్రవహిస్తున్నదె చిలుక 


అవినీతి పెంపుడు బిడ్డె రాజ్యమేలుతుంటే 
మనిషి బ్రతుకున వేదన పుడుత్స్నుదె చిలుక 


అభివృద్ది పేర రసాయన క్రియలలో వేగం పెరిగింది 
ాచుంకలకుము అగ్నిగుండ మవుతున్నదే చిలుక 


నిక్షిప్తాలను వెలికి తీసెడి ఆనందమున పడి పొర్లుతూ 
కలుగబోవు కష్టాలను చూడ ఇచ్చగింపకున్నదే చిలుక 


గగనాన విహరించు కోరికల కొలనులో పడి ఓ పృథ్వీ 
పుడమి ఉనికిని తలవకనే చెరిపేస్తున్నదే చిలుక 


విందైనా కనువిందైనా ఆనందము క లిగించును 


మధురమైన ఊహలు సైతము ఆనందము కలిగించును 


పూవు పూవును తాకి మకరందము ఆస్వాదించెడి 
రీతాకోక చిలుకలు మదిలో తీపినే ఊరించును 


మామిడి చిగుళ్లు తిని తీయని గానము చేసెడి 
కోకిలల గొంతులు వసంత రేఖను కదిలించును 


పచ్చి ఆకుల నారగించి పరవశించెడి పురుగులు 
మదిని దోచెడి పట్టు వస్త్రానికి దారాన్ని అందించును 


పదనుపడ్డ కొండీలతో పూలను గుచ్చెడి తేనెటీగలు 
తీపి దనానికి రారాజైన తేనె చుక్కలను బంధించును 


ప్రకృతి రహస్యాలెన్నెన్నో చూడగ ఇలలో ఓ పృథ్వీ 
స్వార్ధ జ్వాలలు తాకకుంటే జగాన అవి జీవించును 


(కళాదిపిక - డిశంబరు 2010) 


"తెలుగు గజెళ్లు 
ఎస్‌.ఆర్‌. వృద్ధి [19 


వం 


నువ్వు నువ్వుగానే బ్రతకాలని అనుకో 
నీ నవ్వుతో చెలిమిని గెలవాలని అనుకో 


బ్రతుకున వెలితి అమావాస్య అవుతూవున్న 
నవ్వుతూ ముందుకు సాగాలని అనుకో 


నయవంచనకి నడకవచ్చిన రోజులివి 
నమ్మకాన్ని పెంచి పంచాలని అనుకో 


మాటల మాటున మలినాన్ని దాచి పెడతారు 
చూపు వెన్నెలతోడ తాలిగించాలని అనుకో 


ఆశలు కరిగి, వృత్తినైపుణ్యాలు ఆత్మహత్య లవుతున్నవి 
ఆశయాల మొదళ్ళలో విశ్వాసం నింవాలని అనుకో 


బడుగులు అడుగుల ఉనికిని కోల్పోతున్నారు ఓ పృథ్వి 
అడుగులకు మనిషి తనాన్ని నిండుగ పంచాలని అనుకో 


(తెలుగు విద్యార్ధి - జూన 2013) 


అ 


జీవితమంతా వెన్నెల పూవునై వికసించాలని ఉంది 
జీవనవేదంలోకి మెరుపునై ప్రవహించాలని ఉంది 


ధనమే జీవమనెడి మత్తు ఊహల ఊయలను ఆపి 
ఘనమైన మాయల హౌయలును నేలకి దించాలని ఉంది 


నెత్తురు మరిగిన తుపాకీ పులులకు ఎదురుగ నిలిచి 
మెత్తని హృదయం తోడ శాంతిని (ప్రకటించాలని ఉంది 


రంగుల ముసుగు లేసుకున్న రాజకీయపు రొంపిని పట్టి 
హంగులెరుగని మానవత్వపు చేతలతో ఎదిరించాలని ఉంది 


గిరికోనల కొలువున్న మౌన ముద్రల ఉనికి నిలిపేందుకు 
చిడపట్టిన ఆకులను మొదలంటగ త్రుంచాలని ఉంది 


ఆధునిక ప్రపంచ వ్యామోహాల వాయువుల జిక్కి 
చెదురుతున్న అనుబంధాలను నిలపాలని ఉంది 


స్వార్థం, సుగంధాలు పూసుకొచ్చిందిర ఓ పృథ్వి 
మనిషి తనం హృదిలోకి చారకుండ ఆపాలని ఉంది 


రట 
ఎస్‌.ఆర్‌. పృద్వీ 


ష్ట్ర 


ఓట్ల కోసం, సీట్లకోసం కొత్త దారులు ఎంచు కుంటారు 
ముళ్ళున్న రహదారులనే మక్కువపడి మరి ఎంచు కుంటారు 


అధినాయకులమని వింత పోకడల సముద్రాన మునిగి తేలుతూ 
ప్రజలతో ఉన్న అనుబంధాలను మొదటికే త్రుంచు కుంటారు 


పాదయాత్రల పేరిట అభివృద్ది భ్రమల పరిమళాలు చల్లి 
సామాన్య జనుల మనోభావాల నెల్లను నంజు కుంటారు 


పచ్చలు పొదిగినట్టి పదవుల కిరిటములను శిరమున ధరించి 
కంటిచూపు మేర కనిపించినది తమదిగా పెంచు కుంటారు 


అవినీతి మడుగులలో పడి మహదానందాన ఈదులాడుతూ 
మానవత్వము నిండినట్టి మంచి బంధాలను (తెంచు కుంటారు 


ఎవరికి వాళ్ళు కొత్త మెరుపులతో కనపడాలని ఓ పృథ్వీ 
కాలం కనుసన్నలలోనే ఆర్థికముగా పుంజు కుంటారు 


(ఆదివారం విశాలాంధ్ర - 18-01-2015) 


తెలుగు గజిట్ళు 


ట్ర 


పద్య పాదమ్ములపై నడక ఆరంభించితివి గదయ్య శ్రీశ్రీ 
శాఖ సముద్ర పవనము ల్నీవెంట నుండెడివి గదయ్య శ్రీశ్రీ 


అక్షరాలను శక్తి నింపిన నక్షత్రములుగ చల్లి 
లోకాంధకారమ్మును చీల్సితివి గదయ్య శ్రీశ్రీ 


అక్షర సౌందర్యానికి పదచిత్రణ లెన్నో నేర్పి 
పతితులకు, బాధితులకు దన్నిచ్చితివి గదయ్య శ్రీశ్రీ 


కలమనెడి హలము తోడ సాహితీ నిర్దివపు నేలను దున్ని 
భవితకు వలయు వనము లెన్నిటినో పెంచితివి గదయ్య శ్రీశ్రీ 


చలన చిత్రసీమ వేదికవగ తెర వెనుకనె ఆసీనుడవైతివి 
అమృత పానము వంటి పాటల పంట పండించె గదయ్య శ్రీశ్రీ 


అక్షరాలను పదములుగా పెర్చి, సిపాయిలుగ నిలిపి 
కార్మిక, (శ్రామిక జనావళికి ఊపిరైతివి గదయ్య శ్రీశ్రీ 


పెన్నును, గన్నుగ జేసి పేదల పక్షమున దన్నుగ నిలిపితివి 
కష్టించెడి కన్నీటికి విలువ పెంచిన కవివి గదయ్య శ్రీశ్రీ 


పాటలు రాసినా, కవితలే అల్లినా కాలం మోకరిల్లె గదర ఓ పృథ్వి 
సాహిత్యాన నవయుగాన్ని సృష్టించి నాయకుడ వైతివి గదయ్య శ్రీశ్రీ 


-06-2016 
(నేటి నిజం 09-06-2016) యును: కజుటు 
tele 


4 


పచ్చని చెట్టుకు పువ్వు నవ్వాలని ఉంది 
జగతి మెచ్చగ పరిమళించాలని ఉంది 


కరిమబ్బు వంటి కాలపుటెదను చీల్చగ 
మానవత్వపు మెరుపు కత్తి నవ్వాలని ఉంది స 


బీడు వారిన నేలతల్లి పాదాలను 
కన్నీరునైన కార్చి తడపాలని ఉంది 


స్వార్థం కంచె మాటున దాగిన రాజకీయాన్ని 
పెనుగాలి తోడ ఉప్పెనై తాకాలని ఉంది 


యంత్రమయమైనట్టి కలుషిత కాలమ్మును పడి 
వాత అనుబంధాలలోకి ప్రవహించాలని ఉంది 


కాలంలోన కాంతి పుంజమై నిలిచేందుకు ఓ పృథ్వీ 
దేశాగ్రభాగాన త్రివర్ణ పతాక నవ్వాలని ఉంది 


(ఆకాశవాణి, కర్నూలు రేడియో వప్రిల్‌ 2011) 
(వైతన్య కవిత 41, 42) 


9 


ఏడనుండో చిలిపి గాలి వీచినది 
కొంటెగా ఈల వేసి పిలిచినది 


ఈ వనమందున ఏ ఆకు కదలాడినా 
నా పైయసే రమ్మని నటుల తోచినది 


కనుల కింపైన కలువల చెంత జేరి 
రాక కోసం వేయి కన్నుల వేచినది 


వెన్నెల కరిగి సన్నగ నేల కొరగగ 
విరహపు మంటల సలసల కాచినది 


ఊహా జగమున ఊయలలూగు సమయాన 
(పేమ, కెరటమ్మై ఉవ్వెత్తున లేచినది 


ఉరిమే మెఘమ్ములలో మెరుపై 
ఊపిరాడని నన్నేగ చూచినది 


కానరాని తావులందు దాగుని ఓ పృథ్వీ 
కని, కనిపిఅచకనే. నా. మదిని :దోచినద్‌ 


(నెలవంక నెమలీక... అక్షోబర్‌, 2016) 


తెలుగు గజుళ్ళు 
ఎస్‌.ఆర్‌. పృత్చి 25 


వం 


కాంతులకి విలువెమున్నది కనులు లెసొపొట 
స్నేహానికి విలువేమున్నది సఖులు లేని చోట 


ఆలుమగల అనుబంధం నిండుగ తీపియే గద 
మగడికి విలువే మున్నది ఆలి లెని చోట 


మానవతా పుష్పాలు రేకులు రాల్ఫుతుంటె 
మనిషికి విలువేమున్నది మంచి లేని చోట 


ఆకశాన భానుడు నిప్పులు చెరుగుతోంటే 
మబ్బుకి విలువేమున్నది వాన లేని చోట 


మనిషి మదిని కలిమి బలిమియె పీడిసోంటే 
దాతృత్వము చిన్నబోవును దాత లేని చోట 


కిరిటానికై అంతర్గత సమరం సాగుతోంటే 
నాయకులకి విలువేమున్నది పాలన లేని చోట 


పెరిగిన స్వేచ్చ ఉచ్చులు పన్నుతోందిర ఓ పృథ్వీ 
మంచి తనానికి విలువేమున్నది త్వాగం లేని చోట 


(అమరం వార పత్రిక) 


తెలుగు గజిళ్లు 
ఎస్‌.ఆర్‌. పృట్టి [26 


et 


కోరికలను వెంటబెట్టుకొని వస్తావని చూశాను 
మదికి పూచిన ఆశలను కోసావని చూశాను 


కొండ కోనల బడి కనిపించకనే దాగిన 
గండు మల్లెలను కోసుకొని వసావని చూశాను 


పొదల మాటు నుండి సాధు జంతువులను వేటాడు 
క్రూర మృగమ్ములను పట్టి బయటికి తెస్తావని చూశాను 


చీకటి కోనల నిండా ఉచ్చుల గమ్మత్తులే గద 
గాయపడకుండా మానవతని దాస్తావని చూశాను 


మణులు మాణిక్యాలు కాదుగా నీకు కావలసింది 
చిక్కకుండా సాహసంతో పైకి లేస్తావని చూశాను 


ఇంట, బయట దొరక్క తిరిగెడి శత్రువులేర ఓ పృథ్వీ 
మనిషి బ్రతుకున మణివై నిలుసాావని చూశాను 


(నెలవంక నెమలీక - డిశంబరు 2016) 


25 


కమ్మని రూపమొకటి కనుల ముందర నిలిచి వున్నది మాస్తారు 
కనుల కాంతిని వీడిపోనని అంటూ వున్నది మాస్టారు 


ఒకటి కాదు, రెండు కాదు, మూడు దశాబ్దాల చెలిమది 
కలిమి కంటే గొప్పదని చెబుతూ వున్నది మాస్టారు 


మోముపై ఆహ్వానపు చిరునగవుల తరగల నెలా మరువగలను 
ఆశ్వాదనలో మనసంతా తడుస్తూనే వున్నది మాస్టారు 


కాలయముడి కౌగిలిలోన చిక్కుకుపోతే పోయారు లెండి 
మీ కనుల కాంతి నన్ను వెంటాడుతూనే వున్నది మాస్టారు 


మీరు లేరన్న దిగులు మనసంతా అలుముకున్నా 
అక్షర జ్వాల వెలుతురులాగ వున్నది మాస్టారు 


అక్షరానికి రూపమిచ్చిన ఆలోచనలెలా మరువగలను 
ప్రపంచీకరణపైన ఎత్తిన కత్తిలాగ వున్నది మాస్తారు 


ఊపిర్లనిండా అలుముకున్న ఆశ నమ్మకాన్ని చెలిపేస్తుందెమో 
అయినా ధైర్యము విడువక ఆనవాళ్ళను వెతుకుతూ వున్నది మాస్టారు 


రెపు ఉదయించటం కోసం నేడస్తమించిన తీరు ఓ ప్పథ్వీ 
కవితా వనమందున సింధూర ఛాయలాగ వున్నది మాస్టారు 


తెలుగు గజుట్సి 
ఎస్‌.ఆర్‌. 1 శర 8 


(గోదావరి ప్రతిబింబం... సంకలనం) 


ఆ 


అమ్మ నుదుటి మీద ఉదయభానుడి వయ్యావ కదయ్యా 


వెలుగు రేఖలు నింపెడి జలపాత మయ్యావు కదయ్యా 


నెలను దున్నావు విత్తునే నాటావు 
ఆకలి తీర్చగ రైతు వయ్యావు కదయ్యా 


కష్టాన్ని యిష్టముగానే యెంచి, శిరమున మోసి 
యింటి విస్తరిలో అన్నం మెతుకయ్యావు కదయ్యా 


గంతు లేసెడి వింత కోరికలెల్ల యేరి, జలైడ ప 

విజయ మార్గాన నడిపించెడి జెండావయ్యావు న 
బిడ్డల భవితాకాశాన వెగుచుకృవై మొలిచి 

తడబడు అడుగులకి ఆలంబనయ్యావు కదయ్యా 


చీకటి ఛాయలు పారద్రోలగ దీపమును వెలిగించి 
(పమిదందు తరుగుతున్న చమురు వయ్యావు కదయ్యా 


పిల్లలకి పైమను పంచి ఆప్యాయతల parle మోసి 
బహురూపాల సాగెడి యాత్రకి బీవమయ్యావు 


సు 
a 
ef 


స్మృతి వనమంతా పచ్చదనమై పరుచుకుంది పృథ్వీ 
కమ్మని జ్ఞాపకాల వాగువయ్యావు కదయ్యా 


తెలుగు గసజుళ్ళ 


౨౦ 


చూడాలని అనుకున్నా చూడలేక పోతున్నాను 
చెప్పాలని అనుకున్నా చెప్పలేక పోతున్నాను 


పల్లె పందిరి నడుము విరిగి బోసిపోయిన అందము చూచి 
నిలువ లేని మదికి తోడుగ ఉండలేక పోతున్నాను 


కరిమబ్బు తెరలు తోడుగ పచ్చదనమును కూల్చి నస్‌ 
విషవాయువుల వెల్లువను ఆపలెక పోతున్నాను 


అవినీతి అడవికి మల్లె పెరిగిపోతూ వున్నది 
ఆయుధమేదైనా కూల్చలెక పోతున్నాను 


జీవితము నిండా అలజడుల పిచ్చిమొక్కలన్నో అల్లుకున్నవి 
తొలిగించెడి దారగుపడక కన్నీరు తుడవలెక పోతున్నాను 


మనిషి మెదడుకు డబ్బు మకిలి పట్టిందిర ఓ పృథ్వి 
ఒంటరి పోరులోన నే తుడవలేక పోతున్నాను 


(ల 


మావి చిగురెసిందని చూడగ వచ్చావా కోయిల 
చైత్రం పలుకరించిందని మురిసి వచ్చావా కోయిల 


తెగిపడిన తీగెల తావన నవనాడులను పేర్చి 
రసరమ్య గీతికలను పాడగ వచ్చావా కోయిల 


చెలిమి కుప్పె పగిలి గాయమయిన మదికి 
లేపనము పూయగ గానమై వచ్చావా కోయిల 


ధనప్రవాహాన మనిషి జాడలు మరుగవుతున్నవి చూడు 
మనిషి బతుకున దిగులు కూత చెరిపేయ వచ్చావా కోయిల 


మనసు చుట్టూ ఆశల వల పరుచుకుని వుంది 
ఆశయాల రెక్కలు తొడగగ వచ్చావా కోయిల 


వాగ్గానాల గూడు నిండుగ నిండిపోయినదిపుడు 
పగులగొట్టి విముక్తి జేయ వచ్చావా కోయిల 


తెగిపడిన గాలిపటమే గద మానవ విలువలు చూడగ 
జారిపోయిన విలువలను జతగుచ్చగ వచ్చావా కోయిల 


షడ్రచుల సారమే గదరా జీవితం ఓ పృథ్వి! 
మనిషిగ బ్రతికే పాఠాలు నేర్ప వచ్చావా కోయిల! 


యగు గజళ్ళు 
ఎస్‌.ఆర్‌. పృద [31 


డా 
లి 


ల్‌ 


పల్లె లోగిలిలో పిల్లలమై ఆడుకుందామా 
పరవశించీ పాటలెన్నో పాడుకుందామా 


గోదారమ్మ ఒడిలో జలకాలే ఆడి 
గుడిలోని శివయ్యని వేడుకుందామా 


పిల్లలతోటి జతగట్టి యిస్మూలుకు పోయి 
చదువుల తల్లి జ్ఞానాన్ని తోడుకుందామా 


ఇంట బయట చెత్తను ఏరి, మురుగును తోడి 
పల్లె ముంగిట ముగ్గులమై ఆడుకుందామా 


ఇంటికొక మొక్కను నాటి, కంచెను గట్టి 
పచ్చదనం పరుపులపైన పడుకుందామా 


చేతులు కలిపి చెంపలు నిమిరి ఓ పృథ్వి 
జగతి దారుల చెలిమి ఆటలు ఆడుకుందామా 


తెయగు గజుళ్ళు 


29 


పొమ్ముంటే ఐఎడకుపోను చెప్పు బావ 
మౌనము వీడి మదిలో మాట చెప్పు బావ 


నడిరెతిరి నిద్దురలోన నవ్వులు రువ్వావు 
కలలో గిలిగింతలెవరో నాకు చెప్పు బావ 


నగుమోము తోడ అడనడ గుసగుస లాడావు 
కవ్వింతల కుంచనశతసంవరో చెప్పు బావ 


వలపు సందిట కోరిక బిగియువేళ ననుదాచావు 
ఎవరికోసమో నీ కనుల తపన చెప్పు బావ 


ని తలపులన్నీ నా మదిని తడుముతూ వున్నవి 
నను పిడి నీ మనసేడకు పోయెనో చెప్పు బావ 


వలపు పలటను. గోసి చలువ పందిరి వెసాను 
కవ్వించినా కదలని కారణమది చెప్తుబావ 


ఊహలు వహరించెడి లోకాన్ని విదవాలి గదర ఓ పృథ్వి 
ఊహల తెరను కోసి వాస్తవములో అడుగు లెస్తానని చెప్పు బావ 


తెలుగు గజుళ్ళీ 
ఎస్‌.ఆర్‌. వృద్ది 33 


తెలుగు గజిళ్ళు 


ఎస్‌.ఆర్‌. పృథ్టి 


54 


చూపులతో వెధించెడి పలకరింపు నాకు వద్దు 
మౌనమేఘాలలో ఒంటరి విహారం నాకు వద్దు 


సంప్రదాయపు పరిమళీంపుల ఆస్వాదన మానేసి 
పెళ్ళిగాక సుఖాలను భవించు తలంపు నాకు వద్దు 


ఆకలి కడుపుల ఆరాటం చూడలేకున్నాను 
ఆకున వట్టంచిన పంచభక్ష్యాదులు నాకు వద్దు 


ఆశల కొలనుకు అవినీతి పూలు జతచేసి 
ఆనంద మనుభవించు రోజులు నాకు వద్దు 


ఎప్పటి నుండో అనుకొంటున్నాను ఓ పృథ్వి 
ఏదోలా జీవించడమనేది నాకు వద్దు! 


65 


తిన్నావా లేదా అని అడిగావా నీవు ఎన్నడైనా 
జివితాక్షరాలు నెర్పిన నాన్నను నివు ఎన్నదైనా 


పదుచుతనం కరిగి ముఖాన ముడతలు పడ్డాయి చూడు 
కనిపెంచినమ్మను తలిచావా నీవు ఎన్నడైనా 


అందము చెడినా బంధము వీడని మరో అమ్మెర 
అర్జాంగి మనసు చూచావా నీవు ఎన్నడైనా 


కాలవాహినిలో నడక వయసు తరుగుతూనే ఉండి 
బంధాన తీపి నింపావా నీవు ఎన్నడైనా 


జీవితమంటే ప్రశ్నలు సమాధానాలే ఓ పృథ్వి 
పెద్దల వాక్కులాలకించావా వీవు ఎన్నడైనా 


తెలుగు గజిళ్లు 
ఎస్‌.ఆర్‌. పృథ్వి హా 


ధ్ర 


లోకం పోకడ గురించి చెప్పొద్దు నాకు 
లోకులు కాకులేనని చెప్పొద్దు నాకు 


మనిషిని శాశిస్తున్నది స్వార్ధమే కదరా 
అవినీతి రూపాల గురించి చెప్పొద్దు నాకు 


సుఖమాలోచించు వాడు శమెమి చేసాడు 
శ్రమకి భయపడు వాడి గురించి చెప్పొద్దు నాకు 


పచ్చదనం మాడి కాలం వేడెక్కి పోతుంది 
తలాతోకా లేని కారణాలు చెప్పొద్దు నాకు 


మండువా లోగిట్లో మంట రేగింది ఓ పృథీ 
పగిలిన అనుబంధాల గురించి చెప్పొద్దు నాకు 


తెలుగు గజళ్ళు 
ఎస్‌.ఆర్‌. రృథ్చి 36 


ఠా 


రెప్పల మాటున ఒదిగివున్న కస్నీటిని ఎలా చూడగలను 
మనసు వారల దాగిన ఆలోచనలను ఎలా చూడగలను 


చెట్టును పూచిన మల్లెల నవ్వులు మదిని మీటెను 
ఏ మగువ కురులలో విరుయునో ఎలా చూడగలను 


కలల ఊయలలో నను ఊగించినదో కుసుమం 
ఊహలు వీడిన జగానామెను ఎలా చూడగలను 


మాటి మాటికి (పియమార రమ్మన్న పిలుపులే 
పలికిన ధ్వని తరంగాలను ఎలా చూడగలను 


తలుపులన్నీ తెరచుకొని జయగంట (మోగింది ఓ పృథ్వి 
మెరుపు కాంతుల నడుమ దివ్య తేజస్సు ఎలా చూడగలను 


టా 


మనిషిని మనిషి దోచుకొంటూంటే చూస్తూ ఉండాలా 
మానవత కరిగిపోతా ఉంటె చూస్తూ ఉండాలా 


పెదనోట్ల రద్దు కలవరమై సామాన్యుడి తల తిరిగింది 


గ్‌ా 


2 
పెద్లోళ్ళను చీమైనా కుట్టకుంటే చూసూ ఉండాలా 


పాలకులు విప్పాల్సిన చిక్కుముడు లెన్నో ఉంటాయి 
గద్దెక్కిన వాళ్ళు మిన్నకుంటే చూస్తు ఉండాలా 


మనిషి తనానికి కొందరు రంగులు పూస్తా ఉంటారు. 
సిగ్గును విడిచి రంగుల హంగును చూసా ఉండాలా 


సెల్‌ ఫోను లొచ్చి బూతు, పిల్లల్ని తాకింది ఓ పృథ్వీ 
పచ్చని భవిత మంటై రగులుతా ఉంటె చూస్తూ ఉండాలా 


9 


అమ్మ ఒడిలో జోలపాట ఎంత మధురం 
అమ్మ చేతిన గోరుముద్ద లెంత మధురం 


ఎదిగి నేను ఆకాశమంత అయినా 
అమ్మయనెడి పిలుపు ఎంత మధురం 


నాకోసం మేడలు మిద్దెలు కూడ బెట్టకపోయిన 
మనిషిగ నన్ను మలచినట్టి నాన్న మాటెంత మధురం 


బంధాలలో నిరంతర తీపి నింపేవి అనుబంధాల 
చేయి విడువక వెంట నడిచే అర్జాంగి ఎంత మధురం 


ఉన్నా లేని నడుమ అగాథమేలరా పృథ్వి 
కృష్ణ, కుచేలుర స్నేహము చూడ ఎంత మధురం 


ao 


అమరావతి పురమంతా తెలుగు శోభలు నిండితే చూడాలని ఉంది 
తెలుగు నేల నిండుగా వాగ్విభవ శోభితమైతే చూడాలని ఉంది 


బుద్ద భగవానుడి వెలుగులు ప్రసరించిన నేలయిది 
నలుదిక్కులకు శాంతి విస్తరిస్తే చూడాలని ఉంది 


అవినీతి పాదరస ప్రవాహమై సాగిపోతా ఉంది 
నీతిపూలు చేరి ఆనకట్టయితే చూడాలని ఉంది 


మాతృభాషలోని మాధుర్యం మరువకెన్నడు వీవు 
తెలుగు పరిమళం పచ్చదనమైతే చూడాలని ఉంది 


మనిషి, ముఖానికి అతకని రంగులద్దు కొంటున్నాడు పృథ్వీ 
మనిషితనం, శ్వేత వ(స్రంల ప్రకాశిస్తే చూడాలని ఉంది! 


విశోభురిళ కళాసాహోత' 


కొత్తపేట; “కళాసాహితి రజత కోత్త దరద టు కరర 


రమ్యమైన మీ కవితోత్తరమ్ము చదివి 
నవ్వుటలలపై ఆనంద నావ నైతి! 
జ్ఞాపకాలను మధియించి న్వార్ధవహ్ని 
నార్పి మానవ తామృత మందుకొంటి!! 


“కవి కొస్తుభా 
డాక్టర్‌. ఆచార్య తిరుమల 


